తారాగణం 


మురశ్రిమోహన్‌, మోహన్‌ బాబు, నూతన్‌ (ప్రసాద్‌, నాగభూషణం, 
చక్రవర్తి, పి. ఎల్‌. నారాయణ, పొట్టిప్రసాద్‌, చిట్టిబాబు, 
భీమరాజు, చలపతిరావు, సురేం(ద. 
సరిత, అనిత, రమా(పభ, నిర్మల, హలం, మమత, 


దర కత్వం 
సంగీతం 
రచన 
కెమెరా 
పాటలు 
ఎడిటింగ్‌ 
'మేకప్‌ 
పీల్‌ 
దు సులు 
అటి. 
గాయకులు 


(ప్రొడక్షన్‌ చీఫ్‌ 
ఆఫీసు చీఫ్‌ 


నృత్యాలు 


జయమాలిని, న్వర్ణముఖీ. 


నాంకేతికవర్గం 


జి, రామమోహనరావు 

చ్మకవ ర్తి 

జంధ్యాల - 

జి. గోపాలరెడ్డి 

వేటూరి సుందరరామమూ ర్తి, జాలాడి 
శె, సత్యం 

జి. మాధవరావు 

కృష్ట 

ఇర్‌ ఫాద్‌ 

ఎన్‌, పి. బాలసుబ్రహ్మణ్యం, అనంద్‌, 
సుశీల, శైలజ, చక్రవ ర్తి 

సి. హెచ్‌. అప్పారావు 

కొసరాజు సుబ్బారావు 


రొజు, శివసుబహ్మణ్యరాజుమరియు తార 


పాటలు 


పప 1 రచన ; వేటూరి 
పాడినవారు : సుశీల. 


పల్ల వి: చిలకల్లు చిలకల్లు అందురేగాని... ఆ.చిలకల్లు కేముంది పలుకులేగాని 
గోరింక నీడలో చిలక దొరసానీ | 

చరణం: ఓరకంటి చూపు ఒక మేజు వాణీ!..దోరవల'పే నాకు పసుపుపారాణీ, 
పలికితే గోరింక పాఠమేగానీ _ తెలుగుపాఠమేగాన్సీ 
నూరేళ్ల నా_పేమ పాఠమై పోనీ! 

పల్లవి చిల కల్లుచిలకల్లు అందు రేగానీ...ఈ..చిలకమ్మ శేవుం దికులుకుల్ల బోణీ! 
కౌగిళ్ళలో చిలక కడతేరి పోనీ: 

చరణం: తొలకరించే సొగసు తోటలై పోనీ. పలకరించే మనకపాటలై పోనీ 
పాటలో ఏముంని పదములేగాని __ఈ పదములేగాని 
తలవాల్చగా పరమ పదములే కానీ! 

పల్ల వి; చిలకల్లు చిలకల్లు ఆందురేగానీ _ ఏ 
చిలక నోచింది ఈ నోములన్నీ-ఆ కన్ను గోదారి ఇది కృష్ణ వేణి. 


పాట 2 రచన : వేటూరి 
పాడినవారు : సుశీల, బాలసుబహ్మణ్యం, &. కోరన్‌ 


అతడు : కలగన్నదిరా కలకాలమిలా - కలహాసినిలా నువ్వు నవ్వాలనీ 
సహవాసమనే మధు మాసమున ._ ఆనవ్వులు పువ్వులు పూయాలనీ 
. అవి రేపటి దివ్వెలు కావాలనీ 
ఆమె : కలగన్నదిరా కలకాలమిలా _ రసవాహినిలా సాగి పోవాలనీ 
అను రాగమనే శుభయోగమున.తొలి మోజులు జాజులు పూయాలనీ 
అవి నీసిగ పువ్వులు కావాలనీ: 


4 


అతడు : మదిలోయలలో మరు కోయిలలే - విరిడోయలలూగుతు పాడినవి 
ఆమె : మన అల్లి కలే మరు మల్లి కలే _ చలి వేణవు లూదుతు ఆడినవిః 
అతడు : వయసులే వెల్లువలై వలపుకే పల్లవుల 
కలిసి మెలిసి కరిగి పోయే _ కౌగిలింతల కమ్మని రొదలో 
రుచులు ఎన్నోనంటా - తరచి చూడాలంటా ॥సల్లవి॥ 
ఆమె ; మన కోరికలే వన శారికలై .. అభి సారికలై చెల 'రేగినవి 
అతడు : అవి తారకలై చెలి కాటుకనే . చిరు చీకటిలో ఊరేగినవి।! 
ఆమె : అనుదినం తొలిరేయి అనుకునే ఒక హాయి 
ఒకరి కొకరై వలపు చిగురై - పులకరించే పున్నమి కధగా 
నిలిచి పోవాలంట తలచు కోవాలంటా ॥పల్టి వి॥ 


పాట 8 రచన :. వేటూరి 
పాడినవారు : బాలసుబ్రహ్మణ్యం, సుశీల 


ఆమె : ఓనామః శివాయః .. ఓనమాలు వచ్చునా సిన్నోడా 
ఓబరాల సోకులెన్నో ఉన్నోడా ॥ 
అవి రావంచే చ ఛ ఛా- ఇవి లేకుంకే ప ఫ ఫా- ॥ 
అతడు ఓనామః శివాయః .. ఓనమాలు వచ్చునే ఓలమ్మీ 
దిద్దనీవె ముద్దుగా సిన్న మ్మీ॥ 
సువ్వురానంటె చ ఛ ఛా. కాదు కాదంపేపఫ ఫా॥ 
ఆమె : ఎన్‌ టి ఆర్‌ ఏమెన్నార్‌- హీరోకృష్ణ' శోభన్‌ బాబుల్లా 
ప'కేపడతావా - డ్యూయ్లే పా డ్రావాః 
కృష్ణంరాజు, మురళీమోహన్‌_ మాహనొవాబు, చం(దమో హన్‌ల్లా 
డాన్సు చేస్తావా, రొమాన్సు చేస్తావా! 


అతడు 


5 


రజనీకాంత్‌, శరత్‌ బాబు-చిరంజీవి, గిరిబాబుల్లా 
పోజులు కొ డ్రావా.- పొగరుగచూస్తావా? 
కమలహాసన్‌ రాజబాబు- అలు రామలింగయ్య, నూతన్‌ (ప్రసాదులా 
గిలిగింతా పె డ్లావా- చక్కలి గింతా పెడ్తావౌ.... 

జయసుధ, జయప్రద ... శ్రీదేవి, శ్రీపియలా, 

సీ ఇస్తావా నాకు మ త్తెకిి-స్తావా: 

శారద, సుజాత, కవిత, జయంతిలా 
నిండుగ ఉంటావా - కన్నుల పండుగ చేస్తావా? 

సరిత, అనిత_ మాధవి, మమతల్లా 
కర కర నుంటాదా. కౌగిలి క్‌ కొసావా। 


కో కతిలక్మీ, జయమాలిని. హలం 


ట్‌ Wy 


మూ ప్రభల్లా చిలిపిగవుం కాబో. 


రస సకు వ స్తొవా, ముద్దిచ్చి పోతావా: 


(AS 


పాట 4 రచన : వేటూరి 


అతడు: 


ఆమె: 
అతడు: 


ఆమె; 


పాడినవారు : సుశీల, బాల సుబ్రహ్మణ్యం. 


కళ్యాణి రాగాలు నేపాడనా... సీతా... కళ్యాణ వైభోగమే చూడనా॥ 
అందాల పారాణి పాదాలుగా _ సీతమ్మ తలవంచి నిలుచున్నదీ 

రామయ్య తనచూపు గందాలుగా._ వెదజల్లి తనవంక చూళాడని 

వంచింది రామయ్య శివధనసునో._ వంచింది సీతమ్మ తనశిరసునో 
సిగ్గుతో చిలిపిగా దగ్గరై వలపుగా- హారమేసినది అందచందముల 
హారతిచ్చినది హరికి 'శ్రీమతె.. సరాగ సుమాల పరాగ సుగంధమే 
చిందగా _ ఆ (కళ్యాణి)॥ 


6 


ఆమె ; రామయ్య తొలిచూపు మునిమాపుగా_ సీతమ్మ సిగమల్లై సవరించగా 
అతడు ఇలవంక దిగివచ్చు నెల వంకగా_రామయ్య చిరునవ్వు చిందాడగా 
ఆమె ; జరిగేది శ్రీరాను కళ్యాణమో .. ధరలోన శ్రీలక్ష్మి "పేరంటమో 
అతడు: దిక్కులే తెలియక దిక్కులే చూడగా_విందుచే సినది వింతరుచులతో 
చెంత చేరినది చెలియ జానకి _ వయారి మరాళ మయూరి నివాళి 
నందించగా -_ త్త ఆమె ॥(కళ్యాణ్సి॥ 


పాట 5 రచన ; జాలాది 
. పాడినవారు : శె లజ, చక్రవ రి 


ఆమె ; జమ్మల మడుగు చిన్నోడు _ నిమ్మలతోట యెనకాల 
నిలదీసి అడిగాడురో!: 
అతడు : ఏవలనడిగాడుః 
ఆమె : కనకడింటో కెళ్ళాననీ_ఆడ _ తెల్లార్లు వుండాననీ1; ॥ఉన్మల॥ 
అతడు : నాయాల్లి.... వున్నావా? 
ఆమె : ఓర్ని జిమ్మడా.... నువ్యూ అదేమాట! 
ఆమె : లోకులంతా కాకులల్లే పొడుసుతిన్నారు 
బూతు బొమ్మను చేసినన్నూ బజారు నెట్టారు! 
కందిన బుగ్గల కారణమేమని .. యమకాలెక్కడ జారిడిశావని 
ఇంబోళ్ళడిగారూ.... ఇరుకున పెట్టారు 
జడముడిపువ్వులు నలిగా యేమని _ తడిపొడిగా కనబడుతున్నావని 
యీదోళ్ళన్నారూ ___ ఎగతాలాడారు. 
ఆడనుంచి యీడకొ స్తే _ ఆడన్న'ప్టే నువ్వన్నావూ 
అతడు ; యేపేనీ గొడవా ఆ || ॥జమ్మల॥ 
అతడు : నాయాల్లి నిజంగా వుండావేచే.... హచెప్పెహె 


7 
ఆమె : వ్మటానీకు సెప్పేది యెంకట నరసయ్యా। 
ఆమె; నేనేడకెల్లీ యేం చేశానని ఆరాతీస్తారే1! | 
ఊరకుక్కల్లా నా యెంటడి పసిగడుతుంటారే | 
" గాలోళ్ళంపే పడివుంటానికి _ చంచాగాళ్ళకు జడిసుంటానికి 
తేరగ దొరికానా _ - నేతేరగ దొరికానా 1% 
మెలికలు తీరిగే నా వొళ్ళంతా -.కనకడి సాంతంకాకుండానే 
దాచుకుంటానా . నే దాచుకుంటానా! . తాళిగట్టి తగువులాడి 
తెంచుకు పోయాడానాడు - మళ్ళీ వాడీనాడు। 
ఆడేనామొగుడు ॥జమ్మల॥ 
పాట 6 న. రచన = వేటూరి 
పాడినవారు : బాలసుబ్రహ్మణ్యం, ఆనంద్‌. 
పల్లవి: ఢిల్లీ సులాన్‌ పసేసాన్‌ _ నిన్నె బోలా కొట్రిసాన్‌ 
౧ ౧ అతో టి వ. న! 
మాయా మర్మం తేలకపోతే ._ చర్మం చెప్పులు కు'ప్రేస్తాన్‌' 
శా D8 
అనుపల వి: లోగుటు పెరుమాళ్ళ కెరుకంటా.-ఆ గుటు పటాలి పదమంటా' 
౧ ల ల ల 
చరణం ఒక కంటిలో తడి ఆవేశము..మూకు.ఒక గుండె సవ్వడి ఆదేశము 
చెలరేగు తున్నది ఆరాటము .. కొనసాగు తున్నది పోరాటము 
విషనాగుల పన్నాగమిక సాగదు _ విజమేదైన నిప్పల్లై ఇక దాగదు * 
చరణం మనుషుల్లో దేవుళ్ళు మావాళ్ళు... ఆడేవుళ్ళకా నేడు ఉరితాళ్ళు ॥ 
య! 
బలి కోరుతున్నది అన్యాయము ._ బలి దానమైన వెనుకొడము 
ఇక 'దైవానికే లేదు ఏ మోక్షము. దిగివచ్చి యివ్వాలిలే సాక్షము॥ 


పలవి, 
య 


